తారాగణం 


చర్యదమోహన్‌, ఈశ్వరరావు, జి.ఎస్‌.ఆర్‌.మూర్తి | తాళ్ళూరి రామేశ్వరి, పల్లవి, నుధ, జానకి 


అంకినీడు, పి. యల్‌. నారాయణ, వంకాయల | జయవిజయ, మాష్టర్‌ తులసీరామ్‌, మాష్టర్‌ 


సత్యనారాయణ, పి. జె. శర్మ, సాక్షి రంగారావు | రాజ్‌కుమార్‌, మాష్టర్‌ హరీ, బేబి విజయలక్షి శ: 
మరియు శ్రీధర్‌ 


అతిధి నటులు : 
అల్లు రామలింగయ్య. దేవదాసు 
సమర్పణ : 
శ. నరసింహంనాయుడు 


దర్శకత్వళ : 


నిర్మాత : 
కె. విశ్వనాధ్‌ 8. 50. 


౩. మురారి 


wm 


సీతామాలక్ష్మి” 


కథాసం గహం 


కొండంత దొడ్డమనసున్న వ్యక్త కొండయ్య. 
కొండయ్య గుండెల్లో గూడుకట్టుకున్న పిల్లి సీతామాలక్ష్మి. 
ఊరంతటికీ ఆ పిల్ల సీతాలు. కొండయ్యకు మాత్రం 
సీతామాలక్ష్మి. 


మహాలక్ష్మి కళ ఉట్టిపడే సీతాలకి కొండయ్యం టే 
ఆపేక్ష, అభిమానం. 


వారిద్దరి జంట అంపే సీతాలు తండ్రి సింహా|దికి 
కొండడి మేనత్త గౌరమ్మకి పంచప్రాణాలు. 


రెండోందల గడపలు దాటని ఆ పల్లెటూళ్ళో, 
నాలుగు కిరాణా కొట్లు, రెండు వీడీ దుకాణాలు, మూడు 
టీ అంగళ్ళతోపాటు ఓ చిన్న సివిమాహాలు కూడా వుంది. 


3 


ఆహా హాల్లో ఆ ఆటకీ, ఆటకీమధ్య లేడిపిల్లల్లా చెంగు, 
చెంగున గంతులేసూ హాలు ఊడ్చేపని పీతి కొండ 
య్యలది. వ 

ఆరోజు సినిమాలో వాళ్ళు చూసిన సీన్లు _ అభిన 
యిస్తూ, పాటలు పాడుకుంటూ ఉత్సాహంగా పొని చేసుకు 
పోతారు వాళ్ళిద్దరూ. 


అగ్నిసాక్షిగా వాళ్ళకి పెళ్ళి కాకపోయినా, ఊళ్ళో 
జనం దృషిలో వాళ్ళిదరూ మొగుడూ పెళ్ళాలే. . 

లబ బై ఇ 

కాస్సేపు రుసరుస లాడుకుంటారు, మరికాస్సేపు 
గుసగుస లాడుకుంటారు. 


గువ్వపిట్టల్లా శకేరింతాలు కొడుతుంటారు. చిలకొః 
గోరింకల్లా కథలు కబుర్లు చెప్పుకుంటారు. 


చూసిన (పతి చర్యని, (ప్రతి మాటని ఇప్టే అనుక 

చగల సీతాలు “ఇద్దెకి ఆశ్చర్యపోతాడు కొరీడయ్య. 

ఈ ముం వాళ్ళ జీవితాల్లో అగాధాన్ని ఏర్పరుస్తుం 

దని, ఆ ఇర” వాళ్ళ (బతుకుల్లో నిప్పులు కురిపిస్తుందని 
తెలియని అమాయక జీవి అతడు. 


కొండల మధ్యగా ఎక్కడో.. ఎప్పుడో వెలసిన 
శివ_పార్వతుల విగ్రహాలు ముందు కూర్చుని, తామూ 
ఆలా ఒకే శరీరంలా, ఒకే మనసులా బతకాలని కలలు 
గనే ఆ జంటకి తమమధ్య బేధించలేని ఇనుపపొర అడ్డు 
పడ్తుందని, భేదించలేని అడ్డుగోడ తమని వేరు చేస్తుం 
దని ఏనాడూ ఊహించలేకపోయాడు. 


కాలం గడిచింది. ఆ గూట్లోనించి ఎగిరిపోయి 
ఆ గువ్వల జంట పట్నం చేరకుంద్‌ ఓ గువ వ్వ ఆక్కడే 


స్థిరపడిపోయింది, మరో గువ్వ ఆ పరిధిలో ఇమడ 
లేక పల్లెకి తిరిగొచ్చింది. వాళ్ళమద్య వేలమైళ్ళ దూరం 
పెరిగిపోయింది. అయినా ఒకరంశే ఒకరికి వల్లమాలిన 
యేమ, అమితమైన అభిమానం. 


ఒకరి గుండె ఉయ్యాల 

మరొకరి గుండె జంపాల _ అయిన 

ఆ జంటని దూరం శారీరకంగా 

దూరం చేసినా? మానసికంగా దూరం చేయలేక 
పోయింది. 


[ప్రముఖ దర్శకులు శ) శె. విశ్వనాధ్‌ దర్శకత్వంలో 
"క. నరసింహంనాయుడు, బి. ఇ. “యువతి పతాకం 
[క్రింద సమర్పిస్తున్న అసలు సిసలై న తెలుగు కథ 


సతామాలక్ష్మ'. 


అపాటలులఅి 


పాట 1 రచన ; వేటూరి సుందరరామమూ ర్తి 
పాడినవారు ; పి. సుశీల 
సత౩౦ | పదే.... పదే....పాడుతున్నా పాడినపాపే 


అది |బపకో పాటో నాకే తెలియదు పాడుతువుంటే 


డెలాగ్‌ ; ఇది అనగనగా కథకొదు _ అందమెన జీవితం 
 కన్నెవయసు చిలకమ్మ, వెన్నమనసు గోరేంక 
కలసి కట్టుకున్న కలలగూడు _ ఒకనాడు 
చరణం 1 చిలకమ్మా ఎగిరిపోయె గోరింకను విడిచి 
గోరింక కన్నీరింక వగచె ఇది తలచి 
ఆమనులే 'వేసవులై. తే ఎవరిని అడగాలి 
దీవెనలే శాపాలై తే ఎందుకు (బతకాలి 
మనసన్నది చెయ్యని పాపం 
మనసివ్వడమే ఒక నేరం 
మనిషైనా, మాకై నా అనుభవమొకకే ॥పదే.... పదే॥ 


చరణం ; రామలీల ఆపేమజ్వాల రగలిన (బకతుకేలే 
రాలుపూత బంగరుసీత మిగిలిన వలపేలే 


మనసుపడ్డ మనిషే దేవుడు శిలగా నిలిచాడు 
చూపులకే ఊపిరిపోసి చీకటి కొలిచాడు 

ఎడారిలో కోయిలవున్నా 

ఆ దారినరాదు వసంతం 

మనిషైనా, మాకై నా అనుభవ మొకపే॥పదే.... పదే॥ 


పాట 2 రచన ; వేటూరి సుందరరామమూ డి 
పాడినవారు : పి. సుశీల), యన్‌. పి. బాలసు బహ్మ ణ్యం 


కొండయ్య : నువ్విట్లా, నేనిటా, కూకుంసే ఇంకేటా 
a టి లు లబ 
తెల్లారిపోయేదెట్టా - ఈ ఉడుకు 
చలారిపోయే దెటా 
౧ లు 
సీతాలు ; సీకిట్టా, నాకిట్టా రాసుం పే ఇంకెట్టా 
ఈ ఊపు ఆపేదెట్టా _ నీ దుడుకీ 
కాసేపు ఓపేదెట్టా 
కొండయ్య సిటికంత నవ్వంట - సిలికింత పువ్వంట 
ఆ పువ్వు కోసుకుంటే 
ఆపేది ఎవ్వరంట 


సీతాలు : సీకట్లో సింగారం - సిటికేసే యవ్వారం కొండయ్య: గుజనాల రై కతొడిగి-గు తంగా సొంపులన్నీ 


నీ_పొగరరతా ఆజణిగేదెట్టా = ఈ గుచ్చె త్తే రాశిపోసి, గునా, గునా- హెయ్‌ 
పొగరాని సెగలే తంటా ॥నువ్విట్టా॥ గునా, గునా నువ్వు నడిచొ స్తుంకే 
సీతాలు : మసకే'స్తే మసనంట - మనసై శే మ ఆ రాలు గింజల్నే, నే కోడి ఇ పుంజల్లే 
ఈ గడియ గడేశే పేదెట్టా - ఆ గడియ తీసీ ఏరుకుంటానే . నిన్ను ఏలుకుంటానే 
కొండయ్య : ఆగడియా రానీకు ... నన్నిడిసీ an కోరుకో ఏం కావాలో కోరుకో 
తొలిపొద్దు పొడిచిందం'పే సీతాలు : వనరె న పాగాచుటి _ వలెవాటు పంచెగటి 
చలి తీరిపోతే ఎట్టా - ఎట్టా బసీకిట్టా॥  కసరెక్కి. కీస్సుమంటూ కసా, పిసా _ హెయ్‌ ” 
పాట 3 రచన : వేటూరి సుందరరామమూ_ర్థీ _ కసె పీసా నువ్వు కదిలొస్తుంకే 


సీ రాకతో సోకు మారాకు “వేస్తుంపే 


ఇచ్చుకుంటాలే _ ఇది పుచు కుంటాలే 
కొండయ్య : కొక్కొరోకో .... కొక్కొరోకో a వ న స్‌ 
కోడికూత పెట్టింది - ఈడు పూత పట్టింది 


ఎందుకో తెలుసుకో _ ఇప్పుడే కలునుకో 


పాడినవారు : పి సుశీల, ఎన్‌.పి. బాలసుబహ్మాణ్యం 


సీతాలు : మాగాణి చేనుకొడ .. నాపేసే నన్నుచూడ 


కోరుకో ఏం కావాలో కోరుకో కాటేసే కళ్ళతోన = కరా కరా - హెయ్‌ 
సీతాలు ; అమ్మబాబో ,... అమ్మబాబో కరా, కరా నుపు నమిలే స్తుంకే 

పల్లె నిదరలేచింది - పిల్ల ఎదర నిలిచింది కొండయ్య : గోదారి గట్టుమీద, గోరింట చెట్టుకింద 

అందితే తీసుకో ... ఏమైనా చేసుకో కొమరాల కొస్పుతోన ఘుమా, ఘుమా _ హేయ్‌ 

కోరుకో ఏం కావాలో కోరుకో | ఘుమా, ఘుమా నువు బుసకొడుతుంటే 


సీతాలు : ఆ వాడి చూపుల్లో _ సీ వేడి చూ స్తుంకే 
ఓడిపోతాలే నీలో ఒదిగి పోతాలే 


కోరుకో 


ఏం కావాలో కోరుకో 


కొండయ్య ; కొక్కొరోకో 


సీతాలు 


పాట 4 
పాడినవారు : 


కొండయ్య : 


సీతాలు 4 


; కొక్కొరోకో 


రచన : ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి 
పి, సుశీల, యన్‌, పి. దాలసుబహ్మణ్యం 
మావి చిగురుతినగానే - కోవిల పలికేవా 
కోవిలగొంతు విసగానే .మావి 
చిగురుతొడిగేనా 
ఏమో,.... ఏననునోగాని 
ఆమని _. ఈవని ॥మావి చిగురు॥ 


: తెమ్మరతో తారాటలా ._ 


తుమ్మెదతో సయ్యాటలా 
తారాటలా _ సయ్యాటలా 
సయ్యాటలా = తారాటలా 


వన్నెలేకాదు _ వగలేకాదు 
ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు 


* వింకాలూ .. విడియాలూ 


పొంకాలూ _ పోడుములూ 


ఏమో.... ఎవ్వరిదోగాని 

ఈవిరి _ గడసరి ॥మావి చిగురు॥ 
ఒకరి ఒళ్ళు ఉయ్యాలా _ 

వేరొకరి గుండె జంపాలా 

ఉయ్యాలా జంపాలా . జంపాలా ఉయ్యాలా 


ఒకరి ఒళ్ళు ఉయ్యాలా a 
"వేరొకరి గుండె జంపాలా 


ఒకరి పెదవి పగడాలో 
వేరొకరి కనుల దివిటీలో 


పలకరింతలో _ పులకరింతలో 
ఏమో _ ఏమగునోగాని 
ఈ కత _ మన కత ॥మావి చిగురు॥ 


పాట 5 రచన ; వేటూరి సుందరరామమూర్తి 
పాడినవారు : పి, సుశీల, ఎన్‌,.పి. బాలస్ముబహ్మణ్యం 
కొండయ్య : సీతాలు సింగారం .. మాలచ్చి బంగారం 
సీతామాలచ్చిమంశే - శ్రీ) లచ్చి మవతారం 
సీశాలు : మనసున్న మందారం.మనిషంత బంగారం 
బంగారు కొండయ్యం'టే 
భగవంతు డవతారం ॥సీతాలు సింగారం॥ 
కొండయ్య : పూసంత నవ్విందంటే పున్నమి కావాల 
సతౌలు : అయితే నవ్వనులే 
కొండయ్య : కాసంత చూసిందంటే కడలే పొంగాల 
సీశ్రాలు : ఇక చూడలేను 
కొండయ్య : పూసంత నవ్విందంటే .. పున్నమి కావాల 


కాసంత చూసిందంపే కడలే పొంగాల 


ఎండి తెరమీద పుత్తడిబొమ్మ ఎలగాల .. ఎదగాల 
ఆ ఎదుగూ ఒదుగూ ఎలుగూ కన్నుల ఎన్నెలకాయాల 


సీశ్రాలు ; నువ్వంటుంకే నే వింటుంపే 


నూరేళ్ల నిండాల  ॥సీతాలు సింగారం॥ 
సీతాలు : దాగుడుమూతలు ఆడావంశే దగ్గర కేరాను 
కొండయ్య : అయితే నేనే వస్తానులే 
సీతాలు ; చక్కలిగింతలు పెట్టావం'పే 
చుక్కయిపోతాను 
కొండయ్య : ఎగిరోస్తాలే 
కీతాలు :; దాగుడుమూతలు ఆడావంపే దగ్గరకేరాను 
చక్కలిగింతలు పెట్టావంకే 
చుక్కయిపోతాను 
గుండె గుడిలోన దివ్వెపు నువ్వై 
వెలిగి వెలిగించాల 
సీ వెలుగుకు నీడై (బికుకున తోడై 
ఉండిపోవాల 
కొండయ్య : నువ్వంటుంకే నే వింటుంటే వేయ్యేళ్లు 
బతకాల ॥సీతాలు సింగారం॥ 


పాట 6 


అతడు : 


ఆమె 


అతడు ; 


రచన : - శ్రీ దేవులపల్లి కృష్ణశాన్తి 
పాడినవారు : ఆనంద్‌, విజయలక్ష్మీ శర్మ 


చాలు ....చాలు ....ఈ విరసాలు 
'మేలు.... మేలు....నీ సరసాలు 


కంటిచూపులా బాకులు... నీ 
కల్లా కలువరేకులు 
చాలు... చాలు.... ఈ విరసొలు 


మనసున మసిలే దొకరితో . నువ్వు 
నువ్వు మాటాడేదింకొకరితో 
'మేలు.... మేలు....నీ సరసాలు 


పదుగురితో సీ వలపు నేను _ పంచుకోలేను 
వదిలిపెడితే చాలును 
బతికి పోతాను 


కాదు.... కౌదు.... పొమ్మం'పే 
చేదు.... చేదు....నీ వలపం'ే 


వాదులాడను ఇంక 
నీ దరికే రాను 
ఆమె ; 'మేలు....మేలు.... నీ సరసాలు 
అతడు ; చాలు....చాలు....ఈ విరసాలు 
పాట 7 రచన ; వేటూరి సుందరరామమూ రి 


పాడినవారు ; పి, సుశీల, వాణీజయిరామ్‌ 
సత్యం * అలలు కదిలినా పాపే _ ఆకు మెదిలినా పాపే 
కలలు చెదిరినా పాపే _ కలతచెందినా పాపే 


సత్యం ; ఏపాట నే పాడను _ (బతుకే 
పామైన పసివాడను 

సత్యం : ఏలుకుంపే పాట _ మేలుకుంపే పాట 
పాడుకుంపే పాట .. మా దేవుడు 


సరిత ; శ్రీమన్నలీష్ట వరదాఖిలలోకబంధీ 
శ్రీ శ్రీనివాస జగదేక దమైకసింధో 


శ్రీ దేవతాగృహ భుజాంతర దివ్యమూ రె సరిత : చేరువై హృదయాలు దూరమైతే పాట 


ల 


శ్రీ వేంకటాచలపతే తవ స్కుపభాతమ్‌ జంటదాసిన గువ్వ ఒంటి బతుకే పాట 
సత్యం: ఆసు, [పభాతాలు _ఆభ క్రిగితాలు ఎందుకో .... ఎందుకో 
1ఏపాట॥ 
సత్యం : తల్ల డిల్లే వేళ _ తల్లి పాడే జోల ఏదురుచూసిన చూపు చుక్కలైనా రాడు 
పాలకన్నా తీపి _ పాపాయికి నిదురకాచిన కంట కలఆయిన కాలేడు 
సరిత , రామలాలి మేఘ శ్యామలాలి గారాలు నీరాయె, తీరాలు వేరాయె 
తామరసనయనా దశరధ తనయాలాలి మనసు నేరాలాయె, వయసేటి పాలాయె 


ఎందుకో...,నామీద ఆలిగాడు చెలికాడు 
సత్యం 1 ఆ రావలాలికీ _ ఆ _సేమగీతికి 


రాముడెనా పాప ఇలా౨కి, ఈ లాలికి కలలు చెదిరినా పాపే .. కలతచెందినా పాపే 
a ౧ 
*ఏ పాట॥ ఏపాట నే పాడను. 


lo 
థ్రీ పద్మనాభు విజయవాడ..." 


కథ: 
చితానువాదం 


మాటలు ; 
పాటలు ; 
సంగీతం : 
ఫోటో(గఫీ é 
కళ; 
నృత్యం : 


నేపధ్య గాయకులు : 


ఎడిటింగ్‌ : 


శబ్బగహణం ; 
ద! 


నాంకేతిక నిన్రణిలు 


న =. 


శె. విశ్వనాధ్‌ 8. 50., 

౩. విశ్వనాధ్‌ 8 590, జంద్యాల, 
కె. మురారి 

జంధ్యాల 

దేవులపల్లి, "వేటూరి 

కె. వి, మహదేవన్‌ 

యు. రాజగోపాల్‌ 

తోట 

తార 

యన్‌. పి. బాలసు[బహ్మ ణ్యం, 
పి. సుశీల, వాణీ జయరామ్‌, 
ఆనంద్‌, విజయలక్ష్మీ శర్మ 
జి. జి. కృష్ణారావు 

వాల్కే. 


రికార్డింగ్‌ ఫి స్వామినాధన్‌ (విజయా గార్డెన్స్‌) 
a 
రీ రికారింగ్‌ : ఎన్‌, పి. రామనాధన్‌ (వసౌాద్‌) 
యణ 
దుస్తులు శె, సూర్యారావు 
మేకప్‌ టి. మలి కారుగరావు 
౧ న! 


సిల్స్‌ : 
లు 
(ప్రొడక్షన్‌ మేనేజర్‌ ; 
కొ <n? లే 
పైన పబ్ది సిటి వ్‌ 
పది సిటి ; 
౧ 
ఎడిటింగ్‌ సహాయకుడు : 
సహాయ దర్శకుడు ‘ 
సహకార దర్శకుడు వ 
స్టుడియో & లేబరేటరి ; 


డి. రాధాకృష్ణమూర్తి 

డి. యోగానంద్‌ 

లక్ష్మీ పబ్లి సిటీన్‌ 

ఈశ్వర్‌ 

యన్‌. నాగబాబు 

యన్‌. హరిబాబు 

నండూరి విజయ్‌ 

శ్రీ సారధీ స్టుడియోన్‌ 
విడుదల ; లక్ష్మీ ఫిలింస్‌ 


